గురుబ్రవ్మూ గురుర్విమ్హుః సురుద్దేవో మహేశ్వరః /1 

గురుఃసాక్షాల్‌ పరబ్రహ్మా తస్మైశ్రీ గురువేనమః ఫి 
శ్రీ నిమిషాంబా దేవిని కుల దేవతగా ఆరాధించునటు 
వంటి సుదక్షణా ముక్త మునీంద్రుల ప్రియ కుమారుడగు 
శ్రీ జ్యోతిష్మంతుల వంశస్థులగు సోమవంశ ఆర్య క్షత్రియుల కొరకు 
తెలియచేయు మహాశాసన పత్రిక. ఈ పత్రిక యందు గల 
నా ఆచార వ్యవహారములు అందరూ పాటించగలరు. 
కృతయుగ మధ్యకాలమున జానుమండలుడు, 
సుమండలుడు అను రాక్షన వీరులు జన్మించిరి. వీరిలో 
పెద్దవాడైనటువంటి జానుమండలుడు ధైర్యముచేసి తమును 
చేరి పంచాగ్ని మధ్య కూర్చొని బ్రహ్మదేవుని గూర్చి ఘోరముగా 
తపస్సుచేసి సర్వ లోకముల యందు తనకు ఎదురు లేకుండా 
బ్రహ్మదేవునిచే వరమును పొందెను. ఈ వరము యొక్క గర్వముతో 
దేవతలను, మునులను, నరులను నానా విధములుగా బాధ 
పెట్టుచుండెను. ఈ బాధలకు తాళలేక దేవతలు జానుమండల, 
సుమండలుల గుర్చి ఇంద్రునకు మొరపెట్టుకొనగా ఇంద్రుడు 
ఆలోచించి ఈ రాక్షస వీరులను సంహరింప నాతో సాధ్యపడేది 
కాదని తనతో దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మలోకమునకు పోయి 


SII 


బ్రహ్మదేవునితో మొరపెట్టుకొనిర.. వైకుంఠనాధుని వేడుకొనెదము 
= అని చెప్పి అందరిని తీసుకొని బ్రహ్మ వైకుంఠనాధుడగు శ్రీ మహావిష్ణువు 
వద్ధకు పోయి వారి బాధలను విన్నవించుకొనిరి. అంతట 
శ్రీ లక్ష్మీనాధుడు తన దివ్యదృష్టితో అంతా పరికించి ఈ రాక్షసుల 
మదమణచువాడు పార్వతీనాధుడు యొక్కడేయని విష్ణుమూర్తి బ్రహ్మ 
దేవేంద్రుని, దేవతలను వెంటబెట్టుకొని కైలాసమునకు పోయి 
కైలాసనాధుని ఎదుట తమ బాధలను గూర్చి మొరపెట్టుకొనిరి. 
అంతట శివుడు తన యోగమాయా ప్రభావముతో అంతటిని పరికించి 
జానుమండలుని సంహరించుటకు గల కారణము వేరే యున్నది. 
అతను కొద్ది కాలములోనే సంహరింపబడతాడు కావున మీరందరును 
భయపడక మీ స్వస్థలములకు పొండని శివుడు చెప్పిన పిమ్మట 
శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు దేవేంద్రుడు, దేవతలు మున్నగు వారు 
కైలాసమును వదలి వారి వారి స్వస్థలములకు పోయిరి. తదనంతరం 
(బ్రహ్మదేవునిచే సృష్టించబడినటువంటి ఉత్తమ రాజర్షి సుమనస్క 
మహాముని అతని సతీమణి సుశీల సుఖసంతోషములతో + భూలోకము 
నందు ఒక ఆశ్రమమున జీవించుచుండిరి. కొంత కాలమునకు 
వారి ఆశ్రమమునకు గౌతమముని వచ్చెను. వారి రాకకు సుమనస్మ 
మహాముని, వారి ధర్మపత్ని సుశీల గౌతమునికి సోడకోపరారములతో 
మిక్కిలి గౌరవించిరి. ఆ గౌరవమునకు గౌతమముని సంతోషించి, 
ఓ ముని దంపతులారా మీరు పుండరీక యాగము చేయుము, మీకు 
శుభములు కలుగును అని చెప్పి ఈ యజ్ఞమునకు జానుమండల 


eee cece 
2 


సుమండులులను రాక్షస వీరుల వలన విఘ్నములు కలుగును. 
వారిని వధించుటకు పరమేశ్వరుడు యొక్కడే దారి చూపగలడు. 
కావున మీరు శివుని గూర్చి తపస్సుచేసి బలసంపన్నుడైనటువంటి 
కుమారుని వరముగాపొంది యజ్ఞ సంరక్షణ చేసుకొని ధర్మార్థ 
కామ మోక్షములను అనుభవింపుము యని గౌతమ ముని 
ఆ దంపతులకు చెప్పి తన ఆశ్రమమునకు వెళ్ళెను. 

అంతట సుమనస్క యోగీంద్రుడును వారి భార్య సుశీల 
హిమాలయ పర్వతములుచేరి యేకాంత ప్రదేశమున పంచాగ్ని 
మధ్య కూర్చొండి పరమేశ్వరుని హృదయము నందు నిలిపి ఘోర 
తపస్సు చేసిరి. ఆ తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు సతీసమేతుడై 
దర్శనమిచ్చి ఏమి వరము కావలయునని పలుకగా ముని 
దంపతులు మిక్కిలి సంతోషించి స్వామి మేము చేయు పుండరీక 
యాగమును రక్షించుటకు రాక్షస కులాంతకుడు, మహా బల 
సంపన్నుడగువంటి కుమారుని ప్రసాదింపమని వేడుకొనగా 
సాంబమూర్తి కరుణించి తన యోగమాయా ప్రభావముతో ఒక 
దివ్య పురుషుని సృష్టించి అతనికి “ముక్త మహర్షి” అని 
నామకరణము చేసి అతనికి సకల విద్యలను ఉపదేశించెను 
మరియు గాయత్రి మవోస్త్రమును, పాశువతాస్త్రమును, 
రౌద్రాస్త్రమును, నాగాస్త్రమును, గరుడాస్త్రమును, శక్తి బాణాస్త్రమును, 
వర్వతాస్త్రమును, అయింద్రాస్త్రమును, ఆగ్నేయాస్త్రమును, 
వాయువ్యాస్త్రమును మొదలయిన దివ్యాస్త్రములను ఉపదేశించి ఇక 


యీ కుమారుడు వేదశాస్త్రములందు, పరాక్రమమునందు వీరుడై, 
ధీరుడై ప్రకాశించుచుండును. రావోవు కాలమందు ఈ ముక్తర్షికి 
కుమార్తెయగు సుదక్షిణయను ముక్తి కాంతను భార్యగా 
పొందగలడు. ఇతని వంశమువారు రూపవంతులుగాను, 
సంపన్నులు, వేదపారాయణమునందు, చిత్ర విచిత్ర లేఖనమునందు 
విద్యా సంపన్నులుగాను, మహాబుషుల గోత్రములతో భూలోకమున 
విరాజిల్లగలరని ఆనతి నిచ్చెను. మరియు మీ కుమారుని వలన 
నర్వ సౌఖ్యములు మీకు కలుగును. ఈ ముక్తర్నికి 
యుద్ధకాలమునందు పార్వతీదేవి అంశయగు శ్రీ నిమిషాంబాదేవి 
సహాయము చేయుచూ కులదేవతగా కొలవబడును. కావున మీ 
కుమారుని వెంట తొడ్మొని పొమ్మని ఆశీర్వదించి శివపార్వతులు 
కైలాసమునకు పోయిరి. అంతట సుమనస్మముని పరమానందము 
చెంది తన భార్యను వెంటబెట్టుకొని అరణ్యముచేరి విశ్వకర్మచే 
యాగశాలను నిర్మించుకొని (బ్రహ్మర్షులు, రాజర్నులు, దేవర్నులు 
మున్నగువారి సహాయముతో యాగం మొదలుపె పెట్టు సమయమున 
రాక్షస గురువుయగు శుక్రాచార్యుడు గమనించి “జానుమండలా 
సురునికి ఈ విషయమును తెలిపెను. అప్పుడు జానుమండలుడు 
త్రులను పిలిపించి తగిన రాక్షస వీరులను 


మునుల శిరన్సులను ఖండించి హోమగుండమునందు 
రక్తమాంనములను వేనిరండని ఆజ్ఞావించెను. రాక్షసులు 
యాగశాలకుపోయి ప్రళయమును సృ ంచు సమయమున శ్రీ ముక్త 
మునీంద్రుల వారు కోపించి తన కుల శ్రీ నిమిషాంబాదేవిని 
ప్రార్థించగా ఆమె వెంటనే ప్రత్యక్షమై రాక్షసులను హతమార్చెను. 
ఈ విషయమును కొందరు రాక్షనులు జానుమండలునికి 
తెలియపరచగా మిక్కిలి కోపించి కోటి రాక్షస వీరులతో ముక్తర్షిని 
ఎదిరించి యుద్ధము చేయదలచెను. అది గమనించి ముక్తర్ని 
యజ్జేశ్వరుని ధ్యానించగా హోమగుండమునుండి అనేక రథములు, 
'సైన్యములురాగా వారి సహాయముతో జానుమండల, సుమండలులను, 
వారి సైన్యమును తన పాశుపతాస్త్రముతో సంహరించెను. దేవతలు 
ముక్తర్షిపై పూలవర్షమును కురిపించెను. అంతట సుమనస్ముడు 
యజ్ఞమును సజావుగా జరిపించి బుషులకు సన్మానములు చేసి తన 
భార్యయగు సుశీలను, కుమారుని వెంట బెట్టుకొని తన నివాసమగు 
ప్రభావతి పట్టణమునకు పోయి కుమారుడగు ముక్తర్శికి పట్టాభిషేకము 
చేసి దుర్వాసముని కుమార్తెయగు ముక్తికాంతతో వివాహము జరిపి 
తాను తనీ భార్యతో కలసి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్లెను. 
పిమ్మట ముక్తికాంత, ముక్తర్షి దంపతులకు ఎనిమిది మంది 
కుమార్లు ఒక కుమార్తె కలిగిరి. సూర్యుని వరమున జన్మించినటువంటి 
పెద్ద కుమారుడగు జ్యోతిష్మంతుని గౌతముని కుమార్తెతోను తక్కిన 
కుమారులకు వేరు వేరు మునుల యొక్క కుమార్తెలతోను 


ee ©0000 ¢ 


వి వైభవముగా జ 
తపస్సు చేయుటకు పోయెను. నం 
తరువాత ముక్తర్ని కుమారులు తమ భార్యలతో కలిసి 
వన విహరమునకు పోయి 'కొలనుయందు స్నానాలు చేయుచున్న 
సమయములో రోమశుండను (బ్రహ్మర్షి కైలాసమునకు పోవుచూ 
ఆ మార్గమున వచ్చుటను ముక్తర్ని కుమారులు చూచి ఏదో పిశాచి 
వచ్చుచున్నదని భ్రమించి రాళ్ళను ఆ బ్రహర్షిపైన వేసిరి. అంతట 
ఆ బుషి కోపించి మీరు అజ్ఞానులై వృత్తి ధర్మములను విడిచి 
బలహీనులగుదురని శపించగా హరు ఏ భయపడి యే తండ్రి వద్దకు 
పోయి విషయమును తెలుపగా అది విని ముక్తర్ని బాధపడి శివుని 
గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఏమీ నీ కోరిక అని 
అడిగెను. అంతట ముక్తర్ని మహానుభావా! పరమేశ్వరా! నా 
కుమారులలో కొందరు రోమళముని శావమునకు 
భయపడుచున్నారని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు 
ఓ మునిపుంగవా! ఆ (బ్రహ్మర్షి శాపమును కాదనుట ఎవ్వరి 
తరమూ కాదు. కావున అనుభవింపక తప్పదు అనిచెప్పి, నీ 
కుమారులలో కొందరు మునిశాపము లేక పరిశుద్ధముగా నున్న 
వారి వలన నీ వంశము భూలోకములో అభివృద్ధి కాగలదు. 
అంతేగాక (1) ఆత్రేయ (అత్రి) (2) కశ్యప (8) వశిష్ట (4) కౌందిన్య 
(5) విశ్వామిత్ర (కౌశిక) (6) ధనుంజయ (7) జమదగ్ని 
(8) శ్రీవత్స (9) సనందన (సనక సనందనాధులు) (10) భరద్వాజ 


(11) గౌతమ (12) భృగు (18) నారద (14) ఆగస్య (15) హరిత 
(హరీష) (16) పరాశర (17) గార్గేయ (గాంగేయ) (18) 
సాంఖ్యాయన (19) శాండిల్య (20) దుర్వాస (21) మైత్రేయ 
(22) మౌద్గల్య (28) చవ్యన (శ్రావణ) (24) అంగీరస (25) 
దత్తాత్రేయ (26) వైశంపాయన (27) కణ్వ (28) వ్యాస (29) రోమ 
(30) కపిల (31) జైమిని (యమున) (32) పరాశర (88) వాల్మీకి 
(34) ధౌమ్య. గోత్రములు గలిగి భూలోకము నందు సర్వ దేవతల 
రూపములను చిత్రలేఖనమను విద్యచే లోకోపకారులుగా 
నడచుకొనగలరు అని చెప్పి శివుడు మాయమయ్యెను. ఆ తదుపరి 
ముక్తర్షి కుమారులలో కొందరు వేద శాస్త్రములను చదివి 
నీతిమంతులుగా ఆర్యక్షత్రియ వంశమునకు ఆరాధ్యులై యెల్లవేళలా 
శ్రీ నిమిషాంబాదేవిని స్మరించుకొనుచు శ్రీ మహా విష్ణువునకు 
పీతాంబరములు, శివునికి రత్న కవచమును, (బ్రహ్మకు దివ్య 
విమానమును తయారుచేసి ఇచ్చిరి. కావున ఈ ఆర్యక్షత్రియ 
చిత్రకారులకు వేదశాస్త్ర వఠనము, మూడువేళలా 
'సంధ్యావందనములు ముఖ్యం. వీరు మహాముని గోత్ర ప్రవరసూత్ర 
శాఖలు కలిగి హనుమధ్వజ - గరుడధ్వజ - వృషభధ్వజ - 
మకరధ్వజ - సింహధ్వజ మున్నగు బిరుదులతోను, ఏనుగులు, 
గుర్రములు, రథములు మున్నగు వాహనములు కల్లి వుందురు. 
కావున ఈ ముక్త మహాముని వంశమును నిరాకరించి 
అపచారములు, అనాచారములు చేసిన యెడల బ్రహ్మహత్యాధి 
పాపములు అనుభవింతురు. 


"విజ్ఞాన శాసన ప Se చుకొనగలరు. 
పైన ఉదహరించిన వంశక్రమము “(బవ్మొందో 
వురాణములో (బ్రవ్హా నారద సంవాద రూవమైన వర్ణ వైభవ 
ఖందము” నందు నిరూపించబడినది. కావున మీరు కులాచారులై 
శ్రీ నిమిషాంబాదేవి కరుణా కటాక్షములను పొందుచూ బంధుజన 
పోషకులుగా అభివృద్ధి పొందగలరు. 
శ్రీశ్రీశ్రీ నిమిషాంబాదేవియే నమః 
శ్రీశ్రీశ్రీ సుశీలా సమేత సుమనస్క యోగియే నమః 
శ్రీశ్రీశ్రీ సుదక్షణా సమేత ముక్త మహర్షియే నమః 
శ్రీశ్రీశ్రీ మున్ముక్త మహాముని కుమారధీర ధీమంత 
శ్రీమంత మహాశాంత జ్యోతిస్మంతయే నమః 
సర్వేజనా సుఖినోభవంతు 


